Registered No. HSE - 49 / 2016 


No.1328 


ANDHRA 
PRADESH 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


సత్యమేవ జయతే 


--X- 


50 


PARTI EXTRAORDINARY 

AMARAVATI , MONDAY , SEPTEMBER 26 , 2022 


3nter 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 

THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


NOTIFICATIONS BY GOVERNMENT 


APPENDIX 


IIIII 


[ 1 ] 


RIGHT TO 
INFORMATION 


LAW DEPARTMENT 

( D ) 

TELUGU TRANSLATION OF CERTAIN STATE ACTS PUBLICATION OF STATE 
ACTS IN THE ANDHRA PRADESH GAZETTE PART IV - C - EXTRAORDINARY 
AS AUTHORITATIVE TEXT . 

[ G.O.Ms.No.44 , Law ( D ) , 21st September , 2022. ] 


- 


G.1010 


NOTIFICATION 

Under sub - section ( 1 ) of Section 6 of the Andhra Pradesh Official Languages Act , 1966 ( Act 9 
of 1966 ) , the Governor of Andhra Pradesh hereby authorizes the publication of the translations in the 
Telugu Language of the State Acts mentioned in the Appendix to this Notification , in the 
Extraordinary issue of the Andhra Pradesh Gazette so that the said translation shall be deemed to be 
the Authoritative Text of these Acts in the Telugu Language . 


1. The Andhra Pradesh Appropriation Act , 2022 ( Act No.1 of 2022 ) 

2. The Andhra Pradesh Appropriation ( No.2 ) Act , 2022 ( Act No.2 of 2022 ) 

3. The Andhra Pradesh Labour Welfare Fund ( Amendment ) Act , 2022 ( Act No.3 of 2022 ) 

4. The Andhra Pradesh Public Employment ( Regulation of Age of Superannuation ) ( Amendment ) 
Act , 2022 ( Act No.4 of 2022 ) 

5. The Andhra Pradesh Mutually Aided Co - operative Societies ( Amendment ) Act , 2022 

( Act No.5 of 2022 ) 

6. The Andhra Pradesh Minorities Component ( Outlay , Allocation and Utilization of Financial 
Resources ) Act , 2022 ( Act No.6 of 2022 ) 

7. The Andhra Pradesh Private Universities ( Establishment and Regulation ) ( Amendment ) Act , 2022 
( Act No.7 of 2022 ) 


2 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

8. The Andhra Pradesh Official Languages ( Amendment ) Act , 2022 ( Act No.8 of 2022 ) 

9. The Andhra Pradesh ( Regulation of Trade in Indian Made Foreign Liquor , Foreign Liquor ) 

( Amendment ) Act , 2022 ( Act No.9 of 2022 ) 

10. The Andhra Pradesh Value Added Tax ( Amendment ) Act , 2022 ( Act No. 10 of 2022 ) 


1 . 

2 . 

3 . 

4 . 


కొన్ని రాష్ట్ర చట్టములు తెలుగు అనువాదము ఆంధ్రప్రదేశ్ గెజెటు అసాధారణ సంచిక 
భాగము 4 - సిలో తెలుగులో ప్రాధికార పాఠముల ప్రచురణ . 


5 . 


( జి.ఓ.యం.యన్.నెం .44 , న్యాయ ( డి ) , 21 వ తేది , సెప్టెంబర్ నెల , 2022 ) 

అధిసూచన 

ఈ అధిసూచనకు గల అనుబంధములో పేర్కొనిన రాష్ట్ర చట్టముల యొక్క తెలుగు అనువాదములు తెలుగులో ప్రాధికారిక 
పాఠములుగా భావింపబడుటకుగాను ఆంధ్రప్రదేశ్ గెజెటు అసాధారణ సంచికలో ప్రచురించుటకై ఆంధ్రప్రదేశ్ అధికార భాషల 
చట్టము , 1966 ( 1966 లోని 9 వ చట్టము ) యొక్క 6 వ పరిచ్చేదపు ఉప - పరిచ్ఛేదము ( 1 ) క్రింద , ఆంధ్రప్రదేశ్ గవర్నరుగారు 
ఇందుమూలముగా ప్రాధికారము ఇచ్చుచున్నారు . 


6 . 


G. SATYA PRABHAKARA RAO , 

Secretary to Government , 

Legal & Legislative Affairs & Justice , 
Law Department . 


7 . 


న్యాయ శాఖ 

( డి ) 


8 . 

9 . 


అనుబంధము 

ఆంధ్రప్రదేశ్ వినియోజన చట్టము , 2022 ( 2022 లోని 1 వ చట్టము ) . 

ఆంధ్రప్రదేశ్ వినియోజన ( నెం . 2 ) చట్టము , 2022 2022 లోని 2 వ చట్టము ) . 

ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ నిధి ( సవరణ ) చట్టము , 2022 ( 2022 లోని 3 వ చట్టము ) . 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల ( పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ ) ( సవరణ ) చట్టము , 2022 
( 2022 లోని 4 వ చట్టము ) . 


ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయ సహకార సంఘముల ( సవరణ ) చట్టము , 2022 

( 2022 లోని 5 వ చట్టము ) . 


ఆంధ్రప్రదేశ్ అల్పసంఖ్యాక వర్గాల అంతర్భాగ ( ఆర్థిక వనరుల వ్యయము , కేటాయింపు మరియు 

వినియోగము ) చట్టము , 2022 ( 2022 లోని 6 వ చట్టము ) . 

ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల ( స్థాపన మరియు క్రమబద్ధీకరణ ) ( సవరణ ) చట్టము , 2022 
( 2022 లోని 7 వ చట్టము ) . 


ఆంధ్రప్రదేశ్ అధికార భాషల ( సవరణ ) చట్టము , 2022 ( 2022 లోని 8 వ చట్టము ) . 

ఆంధ్రప్రదేశ్ ( స్వదేశంలో తయారైన విదేశీ మద్యము , విదేశీ మద్యముల వ్యాపార క్రమబద్ధీకరణ ) ( సవరణ ) చట్టము , 2022 
( 2022 లోని 9 వ చట్టము ) . 

10. ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను ( సవరణ ) చట్టము , 2022 2022 లోని 10 వ చట్టము ) . 


[ Part - I 


జి . నత్య ప్రభాకరరావు , 

ప్రభుత్వ కార్యదర్శి , 

న్యాయ , శాసన వ్యవహారములు 

మరియు న్యాయపాలన , న్యాయశాఖ . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 
Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


